డోర్‌నెం. 7-14-28/ఎ, 8వ లైను, వల్లూరివారితోట, గుంటూరు-522 002 


వందేహం 
గణనాయకమ్‌! 


ఏకదంతం మహాకాయం, తప్తకాంచన సన్నిభమ్‌, 
లంబోదరం విశాలాక్షం, వందేహం గణనాయకమ్‌. 


చిత్రరత్న విచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్‌, 
కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్‌. 


వినాయకుని మట్టి ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, బియ్యం, రెండు దీపపు 
కుందులు, వత్తులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, కొబ్బరికాయలు, కలశం, ఆచమన పాత్రలు 
(గ్లాసులు), మూడు ఉద్ధరిణులు (చెంచాలు), ఆచమనానికి ఒక పళ్లెం, 21 రకాల పత్రి, నైవేద్యానికి 


పండ్లు, వివిధ రకాల పూలు, తమలపాకులు, వక్కలు సిద్ధంగా ఉంచుకోవాలి. 


పంచామృతం వస్త్రములు 
ఆవుపాలు, ఆవు పత్తితో చేయవచ్చు. 
పెరుగు, ఆవు నెయ్యి, ee | 
తేనె, పంచదార Ren 
కలిపి చేసుకోవాలి. నల. 
యజ్ఞోపవీతం 

పత్తితో చేయవచ్చు. 


a4, ఆళ్ళ 
న 


0) గుం౦థు౦ 
కా ననే 


గుంటూరు en 


స య య తి 


ఇ 


అ 


గజవక్తం సురశ్రేష్టం, కర్ణచామర భూషితమ్‌, 
పాశాంకుశధరం దేవం, వందేహం గణనాయకమ్‌. 


మూషికోత్తమమారుహ్య దేవాసుర మహాహవెే, 
యోద్దుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్‌. 


న! 


యక్షకిన్నర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా, 
టీ 


సర్వవిఘ్నహరం, సర్వవిఘ్న వివర్ణితమ్‌, 
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్‌. 
గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్‌ సతతంనరః, 
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్‌ ధనవాన్‌ భవేత్‌. 


పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక 
పీటమీద కొద్దిగా బియ్యం పరచి, పూర్ణకుం 
భం (వెండి లేదా రాగి లేదా యథాశక్తి చెం 
బు)లో కొత్త బియ్యం వేసి, వినాయకుని విగ్ర 
హం పెట్టి అలంకరించండి. మామిడాకులు, 
వివిధ రకాల ఆకులు, లేతగడ్డి అకులు, 
పూలు, పండ్లతో పాలవెల్లి అలంకరించాలి. 
గొడుగు పెట్టాలి. 


మహా నైవేద్యం - నేతితో చేసిన 12 రకాల 
వంటకాలు. వీలు కాకపోతే శక్తిమేరకు 
రకరకాల పిండివంటలు చేయవచ్చు. తర్వాత 
ఒక గ్లాసులో మంచినీళ్లు పోసుకొని, 
అందులో ఓ పుష్పం, ఉద్ధరిణి (చెంచా) 
ఉంచుకోవాలి. 


అ జాం టా ఆలా ఆల్‌ చా వినాయక వ్రతకల్పం = 
© . =. ఇ “ క్ష ~ 0 ఈ 


™ 


సూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్‌. 


య! 
u 


శ్రీ గణేశ ప్రార్ధన: 


బాల గణపతి 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ; అరుణవర్ణంతో 
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే ॥ వెలుగొందుతుంటాడు. 


ఉ. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ 
మెండుగ మైోయుగజ్జైలును మెల్లని చూపులు మందహాసమున్‌। ప్రసాదిస్తాడు. బాలగణపతి 
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై పా ఫా 
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మొక్కెదన్‌ ఉత్సాహం, చదువుపై 

ఆసక్తి పెరుగుతాయి. 
చం. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మొక్కెదన్‌ | 
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన జేసెద నేకదంత నా 
వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ 
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా 


క. తలచితినే గణనాథుని! తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా! 
దలచితినే హేరంబుని! దలచితి నా విఘ్నములను తొ లగించుటకున్‌ | 

క. అటుకులు కొబ్బరి పలుకులు! చిటి బెల్లము నాన బ్రాలు చెరకురసంబున్‌ 
నిటలాక్షు నగ్ర సుతునకు! పటుతరముగ విందు చేసి ప్రార్థింతు మదిన్‌! 


బుది, వివేకం, జ్ఞానం 
ధ్‌ ES 


దీపారాధన 
శ్లో|| భో దీపదేవీ రూపస్త్యం కర్మసాక్షి హ్యవిఘ్నుకృత్‌ 
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ॥ 
దీపారాధన ముహూర్తః 


ఆచమనం 


ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ 
స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అని 

8 సార్లు జలం తాగాలి). ఓం గోవిందాయ 

నమః (ఒకసారి నీటిని పళ్లెంలో వదలాలి), 

ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయ 

నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం 
వామనాయ నమః, ఓం శ్రీధరాయ 

నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మ 

నాభాయ నమః, ఓం దామోదఠాయ 

నమక, ఓం సంకర్షణాయ నమః. ఓల 
వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ 

నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్త 
మాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నార 
సింహాయ నమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనా 
రనా య నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం 
హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం 
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః (అనుకుని కొద్దిగా నీళ్లు 
తలపై చల్లుకోవాలి) 

శ్లో|| అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా। ప్రాణాయామం 
యః స్మరేత్‌ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః | 


శ్లో ఉతిష్ణంతు భూత పిశాచాః యేతే భూమిభార 
(ఈ మంత్రం చదివి చేతిలో ్లో || ఉతిష్పంతు భూత పిశాచాః యేతే భూమిభారకాః | 


ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥ 
కొన్ని నీళ్లు తీసుకుని కింది మంత్రాన్ని పఠించాలి) కొన్ని అక్షతలు వాసన చూసి వెనుకకు (కుడివైపు) 
చల్లుకొని ఈ మంత్రం చదవాలి. 


ఓం భూః ఓం భువః ఓగ్‌ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం 
తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌। ఓం 
ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌ 

చేతిలో అక్షతలు తీసుకొని సంకల్పం చెప్పాలి 


కాజా 3 | ఆర్యక్షత్తియ సంఘం జా లలల. వ నాయక వ్రతకల్పం జనిత 


గుంటూరు 


శక్తి గణపతి 

సాయం సంధ్యలో సూర్యుడు 
ఉండే రంగులో కనిపిస్తాడు. 
తన భక్తులను సర్వశక్తి 
సంపన్నులుగా తీర్చిదిద్దుతాడు. 


ధ్వజ గణపతి 


పున్నమి చంద్రునిలా తెల్లని 

వర్ణం కలిగి ఉంటాడు. 

మేధస్సును పెంచి విద్యాబుద్ధులు 
ప్రసాదిస్తాడు. విద్యార్థులు ఈ 
గణపతిని పూజిస్తే తెలివితేటలు వృద్ధి 
చెందుతాయి. 


సిది గణపతి 


ధ 


సకలకార్యాల్లోనూ విజయాన్ని 
అనుగ్రహిస్తాడు. 


ఉచ్చిష్ట గణపతి 

ఇది సర్వోన్నతమైన 

గణపతి స్వరూపంగా చెబుతారు. 
ఈవినాయకుడు నలుపు రంగులో 
ఉంటాడు. ఉచ్చిష్ట గణపతిని 
అర్జించడం వల్ల ధనధాన్యవృద్ది, ఆరోగ్యం, 
సుఖశాంతులు లభిస్తాయి. 


విఘ్న గణపతి 

ఎనిమిది భుజాలతో 

తై దర్శనమిస్తాడు. త్రిమూర్తి 
| డీయన 


జడా 1 | ఆర్యక్షత్రియ సంఘం 
టారు 


బంగారు వర్ణంలో దర్శనమిస్తాడు. 


సంకల్పం 

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర 
ప్రీత్యర్థం శుభాభ్యాం  శుభేశోభనే ముహూర్తే శ్రీమహా విష్టోరాజ్ఞయా ప్రవర్తమానస్య 
అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, 
ప్రథమ పాదే, జంబూద్వీపే, భరతఖండే, భరత వర్షే, మేరోః దక్షిణ దిగ్భాగే, 
శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, కృష్ణా గోదావర్యోః మధ్యదేశే, స్వగృహే (సొంతిల్లు 
కానివారు లక్ష్మీ నివాస గృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర 
గురు చరణ సన్నిధౌ అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ .......... 
నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షరుతౌ, భాద్రపదమాసే, శుక్ల పక్షే చతుర్థ్యాం 
తిథౌ, సౌమ్య వాసరే శుభవాసరే "పభయాగే శుభకరణ పథం సీఆ విశేషణ 


విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్‌ శ్రీమతః ....... గోత్రః (ఎవరికి వారు గోత్రం 
చెప్పుకోవాలి)...... నామధేయః(కుటుంబ పెద్దపేరు మాత్రం చెబితే చాలు) ....... 
గో త్రోద్భవస్య...... (గోత్రం) నామధేయస్య (వినాయక వ్రతంలో 


పాల్గొంటున్నవారితోపాటు కుటుంబసభ్యులు అందరి పేర్లనూ చెప్పుకోవచ్చు) 
ధర్మపత్నీ సమేతస్య (వివాహం అయినవారు మాత్రమే చదవాలి) మమ 

సహకుటుంబస్య, సబాంధవస్య క్షేమ స్టెర్య విజయ అభయ ఆయురారోగ్య 
ఐశ్వర్యా భివృద్ధ్యర్థం, సమస్త దురితో పశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, 
వర్షేవర్షే ప్రయుక్త శ్రీ శ్రీవరసిద్ది స్థ వినాయకస్యామి దేవతా ముద్దిశ్య, వర్షేవర్డే ప్రయుక్త శ్రీ 
వరసిద్ధి వినాయకస్వామి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన 
ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే... 


అంటూ అక్షతలు, నీళ్ళు పళ్లెంలో వదలాలి. 


కలశారాధన 

ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ 
కలశారాథనం కరిష్యే 

ఒక చెంబును తీసుకుని దానికి పసుపు రాసి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. 
తరువాత ఆ పాత్రలో తమలపాకు, అక్షతలు వేసి ఆ కలశాన్ని కుడిచేతితో మూసి 
ఉంచి ఈ శ్లోకాన్ని చెప్పాలి. 

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః 

మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః 

కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరాః 

రుగ్వేదోద యజుర్వేదః సామవేదో అధర్వణః 

అంగైశ్చసహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః 

కలశంలోని నీటిని తమలపాకుతో తిప్పుతూ ఈ కింది శ్లోకాన్ని పఠించాలి 

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి 

నర్శదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు 


కలశంలోని నీటిని తమలపాకుతో వినాయకుడి మీద, పూజా ద్రవ్యాల పైన, 
పూజలో కూర్చున్నవారిపై, కుటుంబ సభ్యులపై చిలకరించాలి. 


కొన్ని అక్షతలు పసుపు గణపతిపై చల్లి నమస్కరించాలి. 
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్టాపన ముహూర్తోస్తు తథాస్తు. 
(ఈ కింది విధంగా జువీన్తూ గణనాయతకుడికీ నమన్మ్కరించాలి) 
శ్లో సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః 

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః, 

ధూమకేతుః గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః 

వక్రతుండః శూర్చకర్ణో హేరంబః స్మందపూర్వజః 

షోడశైతాని నామాని యః పఠేత్‌ శ్రుణుయాదపీ 

విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా 

సంగ్రామే సర్వకార్యేషు విఘృస్తస్య నజాయతే॥। 


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ధ్యాయామి ధ్యానం సమర్పయామి. 


క్షిప్రగణపతి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. 

ఈయన బోళా వినాయకుడు. (..అని అనుకొని కొన్ని అక్షతలు పసుపు గణపతిపై వెయ్యాలి.) 

అతి శీఘ్రంగా స్పందించి భక్త 

కోటిని కరుణిస్తాడు క్షిప్ర గణపతి. ఆసనం సమర్పయామి (పువ్వులను పసుపు గణపతి వద్ద ఉంచి, కింది 
చాలాకాలంగా తీరని కోరికలను మంత్రం చదువుతూ నీళ్లు సంప్రోక్షించాలి) 

తీర్షి సంతోషం కలిగిస్తాడు. 


హస్తయోః అర్థ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ఉప 
చారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్ప 
యామి. వస్త్రం సమర్పయామి (దూదితో చేసిన వస్త్రమును లేదా పుష్పాన్ని 

CY ళ్‌ ఆ a 
హారంబ గణపతి సమర్పించాలి), గంధాన్‌ సమర్పయామి (గంధాన్ని చల్లాలి), గంధస్యోపరి 
విలక్షణమైన మంత్రమూర్తి, అలంకరణార్థం అక్షతాన్‌ సమర్పయామి (అక్షతలు చల్లాలి) 


సంచముఖుదై, నాలుగు తలలు పుష్పైః పూజయామి (పుష్పాలను ఉంచాలి) తరువాత గబేశనిపై ఒక్కో 


నాలుగు దిక్కులను చూస్తుండగా.. క్‌ i 
వాటిపైన ఐదో తల కలిగి ఉంటాడు. పుష్పాన్ని వేస్తూ ఈ కింది మంత్రంతో అర్చించాలి. 


తనను నమ్మిన వారిని కాపాడుతూ ఓం సుముఖాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం కపిలాయ నమః, 
ఉంటాడు. ఓం హేరంబాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వికటాయ నమః, 
ఓం గజకర్ణికాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం లంబోదరాయ నమః, 


ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గజాననాయ 
లక్ష్మీ గణపతి నమః, ఓం ధూమకేతవే నమః, ఓం శూర్చకర్ణాయ నమః ఓం ఫాలచంద్రాయ 
లక్ష్మీగణపతికి రెండు నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 
తొడలపైనా శ్రీదేవి, కా జ్‌ అట జట 
భూదేవి కుర్చొని ఉంటారు. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. 
ఈ గణపతి భక్తులకు ధూపం ఆఘాపయామి (అగరుపుల్లలను వెలిగించి స్వామికి ధూపం 
ధనసంపద కలిగిస్తాడు. వెయ్యాలి), దీపం దర్శయామి (దీపాన్ని చూపించాలి) 


మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీళ్లు చిలకరించాలి), ఆనంద 
కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరం వెలిగించాలి) 


శ్లో|| వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా 

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా॥ 
మహాగణాధిపతీయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి: గణా 
ధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు, మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం 
గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్హామి. (గణపతి దగ్గరున్న అక్షతలను తీసుకొని 


తలపై చల్లుకోవాలి). 
విజయ గణపతి 
కుంకుమ వర్ణంలో ఇంతవరకు చేసింది పసుపు గణపతి పూజ. 
ప్రకాశిస్తుంటాడు. ఆగణపతిని మహాగణపతి అంటారు. ఇప్పుడు మట్టి 
సర్వకార్యాల్లోనూ గణపతిని పూజించాలి. ఈయనే వరసిద్ధి గణపతి. 
సాఫల్యతనిస్తాడు చేతిలో పూలు, అక్షతలు తీసుకొని కింది శ్లోకం చదివి 
గణపతి పాదాల దగ్గర సమర్పించాలి. 
ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రాణ 
ప్రతిష్ట ముహూర్హ నుముహార్తోస్తు స్వామిన్‌ 
నర్వజగన్నాథ యావత్పూజావసానకం (కింది శ్లోకం చదువుతూ స్వామిపై అక్షతలు వేస్తూ నమస్కరించాలి) 
తావత్త్యం ప్రీతిభావనే వతిమేన్మిన్‌ నన్నిధిం ఆవాహనం శ్లో|। అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర 
కురు, సాంగం సాయుధం నవాహనం నశక్టిం అనాథనాథ సర్వజ్ఞ, గౌరీగర్భ సముద్భవ ॥| 
పత్నీం పరివార నమేతం శ్రీవరసిద్ధి వినాయకస్వా ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః 
మిన్‌ స్టాపీతో భవ, నుముఖోభవ, నువ్రనన్నోభవ, ఆవాహయామి ఆవాహనం సమర్శయావిక 
న్టీరోభవ, వరదోభవ ప్రనీదః ప్రనీదః ప్రనీదః (కింది శ్లోకం చదువుతూ స్వామిపై అక్షతలు వేస్తూ నమస్కరించాలి) 
శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః థ్యాయామి ఆసనం శ్లో మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారక్షైర్విరాజితం 
ధ్యానం నమర్పుయామి. రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం || 
ప్‌. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నవరత్న ఖచిత 


స ర్లసింహాసనార్థం-హరి ద్రాక్షతాన్‌ సమర్పయామి. 


5! ఆర్యక్షల్లియు సంఘ య లం 
గ్ల gs శ wm గా అ * . 0 ఇ చ క్ష వినాయక వ్రతకల్పం మ్‌ 


నృత్య గణపతి 
(కింది శ్లోకం చదువుతూ పుష్పముతో గణేశుని చేతులపై నీళ్లు చల్లాలి) 


ఈగణపతిని తాండవ గణపతి a se 
అనికూడా ఉంటారు. అర్హ్యం శ్లో! గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన 
ఉపీబాలుడేహటేంతో:; గృహాణార్థ్యం మయాదత్తం గంథపుష్పాక్షతైర్యుతం | 
ఆనంద తాండవం చేస్తుంటాడు. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః 

ఈయన మోక్ష స్వరూపుడు హస్తయోః అర్ట్యం సమర్పయామి 

కొలిచిన వారికీ సల ల, (కింది శ్లోకం చదువుతూ పుష్పముతో గణేషుని పాదాలపై నీళ్లు చల్లాలి) 
మనశ్యాంతిని ఇస్తాడు. పాద్యం శ్లో! గజవక్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక 


భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ॥| 
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః 
పాదయోః పాద్యం సమర్పయామి 

ఆచమనీయం శ్లో।। అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత 
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో || 
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః 
ముఖేః శుద్ద ఆచమనీయం సమర్పయామి 


ఏకాక్షర గణపతి 
ఏకాక్షర గణపతి భక్తుల 


చింత, శోకం, అజ్ఞానం 
పోగొడతాడు. 


ల అథాంగ పూజ 


(కింది నామాలు చదువుతూ వత; వుష్పాదులతో 
స్వామివారిని అర్చించాలి). 


ఓం గణేశాయ నమః - పాదౌ పూజయామి 

ఓం ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి 
ఓం విఘృరాజాయ'నమః - జానునీ పూజయామి 
ఓం కామారి సూనవే నమః - జంఘే పూజయామి 
ఓం ఆఖువాహనాయ నమః - ఊరూ పూజయామి 
ఓం హేరంబాయ నమః - కటిం పూజయామి 
ఓం లంబోదరాయ నమః - ఉదరం పూజయామి 
వర గణపతి ఓం గణనాథాయ నమః - నాభిం పూజయామి 
ఈయన సులభ ఓం గణేశాయ నమః  - హృదయం పూజయామి 
ప్రసన్నుడు. కోరిన ఓం స్టూలకంఠతాయ నమః - కంఠం పూజయామి 
వరాలన్నీ తక్షణమే ఓం స్కందా గ్రజాయ నమః - స్కందౌ పూజయామి 
ప్రసాదిస్తాడు. ఓం పాశహస్తాయ నమః - హస్తా పూజయామి 
ఓం గజవక్రాయ నమః - వక్రం పూజయామి 

ఓం విఘ్నహంత్రే నమః - నేత్రా పూజయామి 

ఓం శూర్పకర్ణాయ నమః- కర్ణౌ పూజయామి 

ఓం ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి 


గణపతి ఓం సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి 
3 ఓం శ్రీ వరసిది వినాయకాయ నమః - 

ఈ గణపతి కీర్తి ప్రతిష్టలు, పదవులు, a ట్‌ జ్‌ 

క అందజేస్తాడు. సర్వాణ్యంగాని పూజయా, 


కా 6 | ఆర్యక్షత్రియ సంఘం 


నజ | వినాయక వ్రతకల్పం క్లోసాజే 


త్రిముఖ గణపతి 


అకార, ఉకార, మకారాల 
స్వరూపంగా కుడి ఎడమలకు 
రెండు ముఖాలు. మధ్యన 
ముఖ్య శిరస్సుతో త్రిముఖ 
గణపతికనిపిస్తాడు. కరుణ, 


జాలితో దీనులను, 


నిస్సహాయులనుకరుణిస్తూ 


ఉంటాడు. 


దుర్గ గణపతి 
సకలపాపాలను 
దూరంచేసి, 


ఉపాసకులను ఈ దుర్గ 
గణపతి కంటికి రెప్పలా 
కాపాడతాడు. 


యోగ గణపతి 


ఈగణపతి యోగమూర్తి. 
మూలాధార స్థితుడైన జప, 
తప, ధ్యాన తత్పరుడు. 
బ్రహ్మజ్ఞానానికి యోగ 
గణపతి ప్రతీక 
ఆయురారోగ్య ప్రదాత. 


ఎకవింశతి 
వత పూజ 


ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాలు లేదా దొరికిన పత్రితో కింద 
పేర్కొన్న నామాలు చదువుతూ గణనాథుణ్ని పూజించాలి. 


ఓం సుముఖాయ నమః - మాచీపత్రం పూజయామి ॥ 

ఓం గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి]। 
ఓం ఉమా పుత్రాయ నమః- బిల్వపత్రం పూజయామి॥। 
ఓం గజాననాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి॥। 
ఓం హరసూనవే నమః - దత్తూరపత్రం పూజయామి॥। 
ఓం లంబోదరాయ నమః- బదరీపత్రం పూజయామి॥ 

ఓం గుహాగ్రజాయ నమః - అపామార్గపత్రం పూజయామి॥। 
ఓం ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి॥ 

ఓం గజకర్ణికాయ నమః - తులసీపత్రం పూజయామి॥ 

ఓం వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి॥ 

ఓం భిన్న దంతాయ నమః- విష్ణుక్రాంతపత్రం పూజయామి ॥। 
ఓం వటవే నమః - దాడిమీపత్రం పూజయామి॥ 

ఓం సర్వేశ్వరాయ నమః - దేవదారుపత్రం పూజయామి॥ 
ఓం ఫాలచంద్రాయ నమః- మరువకపత్రం పూజయామి॥। 
ఓం హేరంబాయ నమః - సింధువారపత్రం పూజయామి ॥। 
ఓం శూర్పకర్ణాయ నమః - జాజీపత్రం పూజయామి॥ 

ఓం సురాగ్రజాయ నమః- గండకీపత్రం పూజయామి ॥ 

ఓం ఇభవక్రాయ నమః - శమీపత్రం పూజయామి ॥। 

ఓం వినాయకాయ నమః- అశ్వత్థపత్రం పూజయామి॥। 

ఓం సుర సేవితాయ నమః- అర్జునపత్రం పూజయామి॥ 
ఓం కపిలాయ నమః - అర్మపత్రం పూజయామి॥। 

ఓం శ్రీ గణేశ్వరాయ నమః- ఏకవింశతి పత్రం పూజయామి ॥ 


(మిగిలిన మొత్తం వత్రాలనూ స్యామికి సమర్పించాలి). 


సీ వినాయక అష్టోత్తర శతనామావళి పూజ _ శాలలో కరణ తీగలా స్వామికి సమర్పిస్తూ 
Ww జ్‌ ప్రతి నామం ముందు 'ఓం' అని చివర 'నమ:' అని చదవాలి) 
గజాననాయ హ్రస్వగ్రీవాయ బలాయ ప్రభవే | యక్షకిన్నరసేవితాయ | సహిష్టవే 
గణాధ్యక్షాయ మహోదరాయ బలోత్టితాయ కుమారగురవే గంగాసుతాయ సతతోత్టితాయ 
విఘ్నరాజాయ మహోత్మటాయ భవాత్మజాయ అక్షోభ్యాయ గణాధీశాయ విఘాతకారిణే 
వినాయకాయ మహావీరాయ పురాణ పురుషాయ కుంజరాసురభంజనాయ | గంభీరనినదాయ విశ్వక్‌ దృశే 
ద్వైమాతురాయ మంత్రిజే పూష్టే ప్రమోదాయ వటవే విశ్వరక్షాకృతే 
ద్విముఖాయ మంగకళస్వరూపాయ | పుష్కరక్షిప్త్రవారిణే మోదకప్రియాయ అభీష్టవరదాయినే కల్యాణగురవే 
ప్రముఖాయ ప్రమదాయ అగ్రగణ్యాయ కాంతిమతే జ్యోతిషే ఉన్మత్త వేషాయ 
సుముఖాయ ప్రథమాయ అగ్రపూజ్యాయ ధృతిమతే భక్తనిధయే అపరాజితే 
కృతినే ప్రాజ్ఞాయ అగ్రగామినే కామినే భావగమ్యాయ సమస్త జగదాధారాయ 
సుప్రదపాయ | విఘ్నకర్రే =| మంత్రృతే కపిత్థ ప్రియాయ | మంగళప్రదాయ | సర్వైశ్వర్యప్రదాయ _ 
సుఖనిధయే విఘ్నహంత్రే చామీకరప్రభాయ బ్రహ్మచారిణే అవ్యక్తాయ ఆక్రాన్తచిదచిత్రభవే 
సురాధ్యక్షాయ విశ్వనేత్రే సర్వాయ బ్రహ్మరూపిజే అపాకృత పరాక్రమాయ | శ్రీ విఘ్నేశ్వరాయ 
సురారిఘ్నాయ విరాట్బతయే సర్యోపన్యాసాయ బ్రహ్మ విద్యాధిపాయ. | సత్యధర్మిణే శ్రీ గణేశాయ 
మహాగణపతయే శ్రీపతయే సర్వకర్తే విష్ణవే సభ్యే శ్రీ వరసిద్ధి 
మాన్యాయ శృంగారిణే సర్వనేత్రే విష్ణు ప్రియాయ సరసాంబునిధయే వినాయకస్వామినే నమః 
మహాకాలాయ అశ్రితవత్సలాయ సర్వసిద్ది పదాయ భక్తజీవితాయ మహేశాయ అష్టోత్తర 
మహాబలాయ శివప్రియాయ సర్వసిద్దయే జితమన్మథాయ దివ్యాంగాయ శతనామపూజా 
హేరంబాయ శీఘ్రకారిణే పంచహస్తాయ ఐశ్వర్య కారణాయ | మణికింకిణీ మేఖలాయ | సమర్పయామి 
లంబకర్ణాయ శాశ్వతాయ పార్వతీనందనాయ | గుహజ్యాయసే సమస్త దేవతామూర్తయే | 
ధూపం 
దశాంగం గుగ్గులోపేతం 
గల. రాణా చంద్రదర్శన దోష 
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ | 
ఓం శ్రీవరసిద్ధి నీనా కామినే నమః నివారణ మంత్రం: 
ధూపమాఘ్రాపయామి 
వు వినాయక చతుర్థినాడు చంద్రుని చూడరాదు. పొరపాటున 
సాజ్యం శవ సంయుతం రకాలా చూసే విస్తుపరాణంలోని ఈ కింది శ్లోకాన్ని చదువుకుంటే ఆ 
వహ్నినాద్యోతితం మయా । 0 దోషం తొలగిపోతుందని నిర్ణయసింధులో పేర్కొని ఉంది. 
గృహాణ మంగళం దీపం 
ఈశపుత్ర నమోస్తుతే।। సింహః ప్రసేన మవధీత్‌ సింహోజాంబవతా హతః 
ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః సుకుమారక మారోదీః తవ హ్యేషస్స్యమంతకః 
దీపం దర్శయామి | 
నైవేద్యం 

తాంబూలం 


ఉండ్రాళ్లు, కొబ్బరికాయ వంటి మహానైవేద్యం చూపించాలి. 
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం 

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌ 

నైవేద్యంపై పుష్పంతో వీళ్లు చల్లాలి. 

ఓం సత్యంత్వర్తేన పరిషంచయామి (నైవేద్యం చుట్టూ నీళ్లు 
చల్లాలి) ఓం అమృతమస్తు (స్వామివారి దగ్గర నీళ్లు చల్లాలి) 
ఓం అమృతోపస్తరణమసి అని నైవేద్యం చుట్టూ మళ్లీ నీళ్లు చల్లి 
ఎడమ చేతితో కుడిచేతిని పట్టుకుని కింది శ్లోకాన్ని మంత్రాలను 
చదువుతూ కుడిచేతితో అయిదుసార్లు నైవేద్యాన్ని స్వామివారికి 
చూపించాలి. 

ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ 
స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం 
బ్రహ్మణే స్వాహా.. మధ్యేమధ్యే పానీయం సమర్పయామి (నీళ్లు 
సమర్పించాలి) 

అమ గ్రతాపిథానమసి. ఉత్తరాపోశనం సమర్పయామి (నీళ్లు చిల 
కరించాలి) హస్తా ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచ 
మనీయం సమర్పయామి అంటూ నీళ్లు చల్లాలి. 


8| ఆర్యక్షతియ సంఘం 
షా చవ 


తాంబూలాన్ని స్వామివారికి సమర్పించాలి. 
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః తాంబూలం సమర్పయామి 


పుష్పం 
ఓం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః సువర్ణ పుష్పం సమర్పయామి 


నీరాజనం 

సమ్రాజంచ విరాజంచ అభి శ్రీః 

యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రయాముకే 

తయామాసగ్‌ం సృజామసి సంతత 

శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు 

నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 

శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః నీరాజనం సమర్పయామి 
పుష్పంతో హారతి పళ్లెంపై నీళ్లు చల్లి హారతిని అందరూ కండ్లకు అద్దుకో 
వాలి. నీరాజనం అనంతరం... శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 
స్వామివారిపై పువ్వుతో నీళ్లు చిలకరించాలి. 


వినాయక వ్రతకల్పం జజ 


తత్పురుషాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి) 
తన్నోదంతిః ప్రవోదయాత్‌॥ 

ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః 
మంత్రపుష్పాంజలిం సమర్పయామి. 

చేతిలోని పూలు, అక్షతలు స్వామివారిపై ఉంచాలి. 


ప్రదక్షిణం 

యానికానిచ పాపాని జన్మాంతర క తానిచ 
తానీతాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే 

పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః 
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల 
అన్యథా శరణం నాస్తి త్యమేవ శరణం మమ 
తస్మాత్‌ కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప 

ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః ఆత్మ , 
ప్రదక్షిణం, సాష్టాంగ నమస్కారాన్‌ సమర్పయామి. 


పునః అర్హ్యం 

పుష్పంతో నీళ్లు సమర్పించాలి. 

అర్హ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక 
గంధపుష్పాక్షతైర్యుక్తం ప్రాతస్థం పాపనాశన 


పువ్వులు, అక్షతలు తీసుకోవాలి. కింది శ్లోకాన్ని 

చదివి గణనాథుడి పాదాల వద్ద ఉంచి నమస్మరించాలి. 
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశక 
ఈప్పితంమే వరందేహి పరిత్ర చ పరాంగితమ్‌ 
వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ 
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా 
అపరాధ సహస్రాణి క్రియంతే అహర్న్షిశా 


దూర్వాయుర పూజ 


వినాయకునికి గరికపూజ ప్రీతి, కిందినామాలను చదువుతూ ఒక్కో నామానికి 
రెండు గరికలను స్వామివారికి సమర్పించండి. 


ఓం గణాధిపాయ నమః- దూర్వాయుగ్మం పూజయామి 

ఓం ఉమాపుత్రాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి 

ఓం ఆఖువాహనాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి 
ఓం వినాయకాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి 

ఓం ఈశపుత్రాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి 

ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి 
ఓం ఏకదంతాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి 

ఓం ఇభవక్రాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి 

ఓం మూషికవాహనాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి 
ఓం కుమారగురవే నమః - దూర్వాయుగ్మం పూజయామి 

ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః - దూర్వాయుగ్మం పూజయామి 


మంత్రపుష్పం 
అక్షతలు చేతిలో ఉంచుకుని కింది శ్లోకాన్ని చదవండి. 


పుత్రోయమితీ మామత్వా క్షమస్వ గణనాయక 
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రార్థన నమస్కారాన్‌ 
సమర్పయామి 


సర్వోపచారాలు 

అక్షింతలు స్వామివారి పాదాల వద్ద వేయండి. ఓం శ్రీవరసిద్ధి వినాయక 
స్వామినే నమః ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీచయామి, నృత్యం 
దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, 
అశ్వానారోహయామి, గజానారోహయామి, శకటానారోహయామి, 
ఆందోళికానారోహయామి, సమస్త రాజోపచార, శక్త్యుపచార, 
భక్తుపచార పూజాం సమర్పయామి. 


' చేతిలో అక్షతలు తీసుకొని, కొన్ని నీళ్లు పోసుకొని కింది శ్లోకాన్ని చదివాక 
"] ఒకపళ్లైంలో వదలాలి. 


మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా 
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే। 


అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ అష్టోత్తర 
శతనామార్చనాయచ, అవసర, మహానివేదన యాచ భగవాన్‌ 
సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు శ్రీ 
మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ఏతత్సలం 
పరఠమేశ్వరార్చణమస్తు 


చివరగా స్వామివారి ముందున్న పూజాక్షతలను పెద్దలు తమ శిరస్సుపై 
వేసుకొని, కుటుంబసభ్యులందరిపై వేయాలి. తర్వాత చేతిలో అక్షతలు 
ఉంచుకొని వ్రతకథ చెప్పుకోవాలి... 


9| ఆరకతియ సంఘం 
సలా కలం లిం SRNR వినాయక వ్రతకల్పం జజ 


వినాయక వ్రత కథ 


ఒకరోజు ధర్మరాజును శౌనకాది మహామునులందరూ కలిసి, సూతుడి దగ్గరికి వెళ్లి సత్సంగ కాలక్షేపం 

చేయాలని భావించారు. అప్పుడు సూతుడు మిగతా మునులతో 'నేను ఈ రోజు మీకు వినాయకుని 

పుట్టుక, చవితి రోజున చంద్రుణ్ని దర్శిస్తే కలిగే దోషం, దాని నివారణోపాయములు వివరిస్తాను” అని 
చెప్పడం మొదలు పెట్టాడు. శౌనకాది మహా మునులంతా శ్రద్ధగా వింటున్నారు. 


పూర్వకాలంలో ఏనుగు రూపం కల గజాసురుడు అనే రాక్షసుడు పర 
మశివుని గురించి ఘోర తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అతని 
తపస్సుకు మెచ్చిన శివుడు “గజాసురా! నీకేమి వరము కావలెనో కోరుకో” 
అని అడిగాడు. అప్పుడు గజాసురుడు శివుణ్ని అనేక విధాలుగా స్తుతించి 
“స్వామీ! లోకాలన్నిటిలోనూ పూజలందుకునే మీరు ఇకపై నా ఉదరంలో 
నివాసం ఉండాలి అని వరాన్ని అడిగాడు. 
భక్తుల కోరికలను ఎన్నడూ జవదాటని 
బోళా శంకరుడు వెంటనే గజాసురుని 
ఉదరంలో ప్రవేశించి అక్కడే నివాసం 
ఉన్నాడు. 


కైలాసంలో పార్వతీదేవి తన భర్త ఎటు 
వెళ్లాడో తెలియక అనేకచోట్ల వెతికి, ఎక్కడా 
కనిపించక నిరాశ చెందింది. కొంత కాలా 
నికి తన పతి గజాసురుడనే రాక్షసుని 
ఉదరంలో ఉన్నాడని తెలుసుకుంది. శంక 
రుడిని తిరిగి తీసుకువచ్చే మార్గం తెలియక 
బాధపడుతూ చివరికి విష్ణుమూర్తిని 
ప్రార్థించి, జరిగినదంతా చెప్పి “ఓ మహా 
నుభావా! పూర్వం భస్మాసురుడి బారి 
నుంచి నా భర్తను రక్షించావు. ఇప్పుడు 
కూడా ఆలాగే తగు ఉపాయముతో రక్షిం 
చమని అడిగింది. అప్పుడు శ్రీహరి పార్వ 
తిని ఆనునయించి నేనున్నానని అభయ 
మిచ్చాడు. బ్రహ్మాది దేవతలను పిలిపిం 
చాడు విష్ణువు. గజాసురుని ఉదరంలో 
బందీ అయిన పరమేశ్వరుడిని ఎలా 
బయటికి తీసుకురావాలో చర్చించాడు. 
చివరికి “దీనికి గంగిరెద్దుల మేళమే సరి 
అయినదనే' ఆలోచనకు వచ్చాడు. శివుని 
వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంక 
రించారు దేవతలు. (బ్రహ్మాది దేవతలంతా 
తలో వాద్యం చేతబూనారు. విష్ణువు చిరు 
గంటలు, సన్నాయి పట్టుకొని మేళగాని 
వేషం కట్టుకున్నాడు. 


దేవతలంతా గంగిరెద్దు మేళంతో గజా 
సురుని రాజ్యంలో ప్రవేశించారు. నగ 
రంలో పలు చోట్ల జగన్మోహనముగా గంగి 
రెద్దును ఆడించారు. ఆ నోటా ఈ నోటా 
వీరి ఆటాపాటా సంగతి గజాసురునికి 
చేరింది. వారిని పిలిపించి తమ భవనం 


maa 10 | ఆర్యక్షతియ సంఘం 
me క ్థంటూకు 


ఎదుట మేళం కట్టమన్నాడు గజాసురుడు. బ్రహ్మాది దేవతలు వాద్యాలను 
విశేషంగా వాయిస్తూ వీనుల విందు చేశారు. శ్రీహరి గంగిరెద్దును చిత్రవి 
చిత్రంగా ఆడిస్తూ గజాసురునికి కన్నులపండువ చేశాడు. వారి ప్రదర్శ 
నకు పరమానంద భరితుడయ్యాడు గజాసురుడు. “మీకేమి కావాలో 
కోరుకోండి” అని అడిగాడు. అప్పుడు శ్రీహరి గజాసురుడిని సమీపించి 
“ఓ రాజా! ఇది శివుని వాహనమైన నంది. 
శివుడిని కనుగొనడానికి వచ్చింది. కనుక, 
పరమశివుడిని తిరిగి ఇవ్వమని అన్నాడు. ఆ 
మాటలకు ఉలిక్కిపడ్డాడు గజాసురుడు. ఆ 
వచ్చింది రాక్షసాంతకుడైన శ్రీహరి ఆని 
గుర్తించి తనకిక మరణం తప్పదనుకున్నాడు. 
“నా శిరస్సుకు త్రిలోకాలలో పూజలు జర 
గాలి. నా చర్మాన్ని నీవు ధరించాలి అని తన 
ఉదరంలో ఉన్న శివుడిని ప్రార్థించాడు గజా 
సురుడు. శంకరుడు “సరేనని” వరమిచ్చాడు. 
వెంటనే శ్రీహరి అనుమతితో నంది తన 
కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చి 
సంహరించాడు. శివుడు ఆ అసురుని ఉదరం 
నుంచి బయటికి వచ్చి విష్ణుమూర్తిని స్తుతిం 
చాడు. బ్రహ్మాదులతో శ్రీహరి “దుష్టులకు 
ఇటువంటి వరములు ఇవ్వకూడదు. ఇచ్చిన 
ట్లయితే పాముకు పాలు పోసి పెంచినట్లు 
అవుతుంది” అని చెప్పి వైకుంఠానికి వెళ్లిపో 
యాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికే 
గాడు. బ్రహ్మాది దేవతలు స్వస్థలాలకు వెళ్లిపో 
యారు. 


వినాయక జననం 

కైలాసంలో ఉన్న పార్వతి తన భర్త వస్తు 
న్నాడని దేవతల ద్వారా తెలుసుకొని సంతో 
షించింది. అభ్యంగన స్నానం చేసి నలుగు 
పిండితో ఒక బాలుణ్ని తయారుచేసి ప్రాణం 
పోసింది. ఆ బాలుణ్ని ద్వారం దగ్గర కాప 
లాగా ఉంచింది. సర్వాభరణాలు అలంక 
రించుకున్న పార్వతి పశుపతి రాక కోసం 
ఎదురుచూస్తూ తన గదిలో ఉంది. అంతలో 
పరమేశ్వరుడు నందిని అధిరోహించి కైలాసా 
చికి వచ్చాడు. గదిలోకి వెళ్లబోతుండగా 
ద్వారం దగ్గర ఉన్న బాలుడు పరమశివుణ్ని 
అడ్డగించాడు. దానితో కోపావేశుడైన శివుడు, 
తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సు ఛేదించి 
లోపలికి వెళ్లాడు. 


| వినాయక వ్రతకల్పం జీత 


సొ 11 | ఆర్యక్షత్రియ సంఘం 


చాలాకాలం తర్వాత వచ్చిన శివుడిని సాదరంగా ఆహ్వానిం 
చింది పార్వతి. దంపతులిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉం 
డగా మధ్యలో బాలుని ప్రస్తావన వచ్చింది. జరిగిన పొరపాటును 
తలచుకొని శంకరుడు చింతించాడు. అదే సమయంలో మహే 


శ్వరునికి తాను గజాసురునికి ఇచ్చిన వరం గుర్తొచ్చింది. శివ 
గణాలను పంపి గజాసురుని తలను తెప్పించాడు. దానిని ఆ 
బాలుడి శరీరానికి అతికించి ప్రాణం పోసి 'గజాననుడనే' పేరు 
పెట్టాడు. ఆ బాలుడీని పుత్ర వాత్సల్యంతో ఆదిదంపతులు 
ఇద్దరూ అల్లారుముద్దుగా పెంచసాగారు. గజాననుడు కూడా భక్తి 
ప్రపత్తులతో తల్లిదండ్రులను సేవించాడు. అనింద్యుడనే ఎలుకను 
వాహనంగా చేసుకున్నాడు గజాననుడు. కొన్ని రోజులకు పార్వతీ 
పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను మహా బల 
శాలి. కుమారస్వామి నెమలిని వాహనంగా చేసుకుని దేవతల 
సేనానాయకుడిగా ప్రఖ్యాతి చెందాడు. 


విఘ్నాధిపత్యం 

ఒకరోజు దేవతలు, మునులు పరమశివుణ్ని సేవించి, విఘ్న 
ములకు అధిపతిగా ఒకరిని నియమించమని అడిగారు. అక్కడే 
ఉన్న కుమారస్వామి 'గజాననుడు మరుగుజ్ఞువాడు, అసమ 
రుడు. కావున, ఆ ఆధిపత్యము తనకు ఇవ్వమ'ని తండ్రిని 
ప్రార్థించాడు. అప్పుడు శివుడు గజాననుడిని, కుమారస్వామిని 
పిలిచి 'మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదులన్నిటిలో 
స్నానం చేసి నా దగ్గరికి వస్తారో వారికి ఈ ఆధిపత్యం ఇస్తాన'ని 
చెప్పాడు. పరీక్షకు కుమారస్వామి సమ్మతించి తన వాహనమైన 
నెమలి మీద ఎక్కి వాయువేగంతో వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న 
గజాననుడు తండ్రి దగ్గరికి వెళ్లి వినమంగా నమస్కరించి 
“తండ్రీ! నా అసమర్థత తెలిసి కూడా మీరు ఇలాంటి పరీక్ష 


పెట్టడం తగునా' అంటూ, తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు 
శివుడు కరుణతో 'వత్సా! ఒక్కసారి నారాయణ మంత్రాన్ని పఠించినవారు 
మూడువందల కల్పాల కాలం పుణ్యనదులలో స్నానం ఆచరించిన ఫలం 
పొందుతార'ని చెప్పి గజాననుడికి మంత్రం ఉపదేశించాడు. గజాననుడు కైలా 
సంలోనే ఉండి తండ్రి ఉపదేశించిన మంత్రాన్నీ ధ్యానించాడు. నారాయణ 
మంత్ర ప్రభావంతో కుమారస్వామి ఏ నదిలో స్నానం ఆచరించడానికి వెళ్లినా 
తనకంటే ముందుగా గజాననుడు అక్కడ ఉండటాన్ని గమనించాడు. అన్ని 
నదుల్లో స్నానం చేసి కైలాసానికి వెళ్లిన కుమారస్వామికి అక్కడ శివుని పక్కనే 
గజాననుడు కనిపించాడు. అన్న గొప్పదనాన్ని గుర్తించిన కుమారస్వామీ ఆయ 
నకు నమస్కరించి 'ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వమ'ని తండ్రిని కోరాడు. ఈ 
విధంగా 'భాద్రపద శుద్ద చవితి" నాడు గజాననుడు విఘ్నాధిపత్యం పొందాడు. 
ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేవతలు, భక్తులు విఘ్నేశ్వరుడికి కుడు 
ములు, ఉండ్రాళ్లు మొదలైనవి నైవేద్యంగా పెట్టగా.. వాటిని సంతోషంగా తిని, 
కొన్ని తన వాహనానికి పెట్టి, మిగతా వాటిని చేతిలో పెట్టుకుని భుక్తాయాసంతో 
సాయంకాలానికి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న తల్లిదండ్రులకు 
సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు, ఎక్కువగా ఆరగించడం వల్ల 
వంగడానికి శరీరం సహకరించక ఇబ్బందిపడుతున్న విఘ్నేశ్వరుడిని చూసి శివుని 
శిరసులోని చంద్రుడు వికటంగా నవ్వాడు. “రాజదృష్టీ సోకితే రాయి అయినా 
పగులును' అన్న సామెత నిజమైనట్టు గజాననుడి పొట్టపగిలి అంతకుముందు 
అతను తిన్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం దొర్లి గణేశుడు మృతిచెందాడు. తన 
పుత్రుని మరణం చూసి తట్టుకోలేని పార్వతి 'పాపాత్ముడా! నీ దృష్టి వల్లనా 
కుమారుడు మరణించాడు. ఇకపై నిన్ను చూసిన వారు పాపాత్ళులై నీలాపనిం 
దలు పొందుదురుగాక' అని శపించింది. 


రుషి షిపత్నులకు నీలాపనిందలు 


అదే రోజున సప్తమహర్షులు యజ్ఞం చేస్తున్నారు. వారి భార్యలు అగ్నికి ప్రద 
క్షిణం చేస్తున్నారు. రుషిపత్నులను చూసి మోహించిన అగ్నిదేవుడు శాపభయంతో 
క్షీణించసాగాడు. ఇది గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతీ రూపం 
తప్ప, తక్కిన ఆరుగురు రుషిపత్నుల రూపాలను ధరించి పతికి సేవ చేయసా 
గింది. ఇది చూసిన రుషులు తమ భార్యలే అగ్నికి ఉపచారాలు చేస్తున్నారని అను 
మానించి వారిని విడిచిపెట్టారు. విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు 'ఓ రుషి 
పుంగవులారా! ఆ రోజు అగ్నిదేవుడిని సేవించిన వాళ్లు మీ భార్యలు కారు' అని 
జరిగిందంతా చెప్పి వారిని సమాధానపరిచాడు. మీ పత్నులు చంద్రుడిని 
చూడటం వల్ల ఇలాంటి అపనిందకు గురయ్యారని తెలిపాడు. దీనికి పరిహారం 
కోరుతూ బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను వేడుకొన్నారు. 
మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్నీ బతికించారు. చంద్రునికి ఇచ్చిన శాపాన్ని ఉప 
సంహరించుకోవాల్సిందిగా పార్వతిని కోరారు. “భాద్రపద శుద్ధ చవితి మినహా 
మిగతా రోజుల్లో చంద్రుణ్ని చూస్తే ఏ సమస్యా ఉండద'ని పార్వతీదేవి శాపాన్ని 
సడలించింది. దేవతలంతా సంతోషించి తమ ఇండ్లకు చేరుకుని వినాయక చవితి 
రోజు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండసాగారు. 


ఓం శ్రీ నిమిషాంబాదేవ్యై నమః 


ఆర్య క్షత్రియ సంఘం (జ 
ట్రీ నిమిషాంబాదివి అలయ సంఘం (జర) 


డోర్‌నెం. 7-14-28/ఎ, 8వ లైను, వల్లూరివారితోట, గుంటూరు-522 002 


గుంటూరు 


కల 12 | ఆర్యక్షత్రియ సంఘం 


శమంతకమణి కథ 

ద్వాపర యుగంలో ఒకనాడు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని చూడటానికి 
దేవర్షి నారదుడు వస్తాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. 
సాయంత్రం కావడంతో 'ఈ రోజు వినాయక చతుర్ధి. చంద్రుణ్ని చూడ 
రాదు. కనుక, తను బయల్టేరుతానిని జరిగిన వృత్తాంతం అంతా కృష్ణు 
డికి తెలిపి స్వర్గానికి వెళ్లిపోతాడు. విషయం తెలుసుకున్న కృష్ణుడు 'ఈ 
రోజు చంద్రుణ్నీ చూడరాదని రాజ్యంలో చాటింపు వేయిస్తాడు. కాసేప 
య్యాక కృష్ణుడు గోశాలకు వెళ్లి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతి 
బింబం చూసి, 'ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో కదా” అని 
చింతించాడు. 


కొన్నాళ్లకు యదువంశ రాజు సత్రాజిత్తు సూర్యుడిని ఉపాసించి శమం 
తకం అనే పేరు గల అద్భుత మణిని సంపాదిస్తాడు. ద్వారకా 
నగరంలోని శ్రీకృష్ణుణ్ని సందర్శిస్తాడు. అతణ్ని శ్రీకృష్ణుడు సాదరంగా 
ఆహ్వానించి మర్యాద చేసి, “ఈ మణిని మన రాజుకు ఇమ్మని' అడుగు 
తాడు. “రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చే ఈ మణిని తాను 
ఎవ్వరికీ ఇవ్వనని' తిరస్కరిస్తాడు సత్రాజిత్తు. 'సరే నీ ఇష్టం? అని ఊరు 
కుంటాడు కృష్ణుడు. ఇలాకొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సత్రాజిత్తు 
తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో ధరించి అడవికి వేటకు 
వెళ్తాడు. అక్కడ ఒక సింహం ప్రసేనుడిపై దాడి చేసి మణిని నోట కరుచు 
కొని వెళ్లిపోతుంది. మణితో పోతున్న సింహాన్ని ఎలుగుబంటి (జాంబవం 
తుడు) సంహరించి ఆ మణిని తీసుకొని గుహకు వెళ్లి కూతురైన జాంబ 
వతికి ఆట వస్తువుగా ఇస్తుంది. 


మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విని కోపంతో 'ఆ రోజు 
శ్రీకృష్ణుడికి మణి ఇవ్వలేదని, నా తమ్ముడిని చంపి మణిని తస్కరించా 
డని' నగరమంతా చాటింపు వేయిస్తాడు. అది విన్న శ్రీకృష్ణుడు బాధపడి 


“అయ్యో ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందుకే కదా ఇటువంటి 


నీలాపనిందలు” అని అనుకున్నాడు. ఆ అపవాదు తొలగించుకునేందుకు 
బంధుసమేతుడై అడవికి వెళ్లి అంతటా వెతుకుతాడు. ఒకచోట ప్రసేనుని 
మృతదేహం, ఆ పక్కగా సింహం కాలి జాడలు, కొంత దూరం వెళ్లాక 
ఎలుగుబంటి పాదముద్రలు కనిపిస్తాయి. వాటివెంట కొంతదూరం వెళ్లగా 
ఓ గుహ కనిపిస్తుంది. తన పరివారాన్ని బయటే ఉంచి శ్రీకృష్ణుడు లోప 
లికి వెళ్తాడు. అక్కడ మణితో ఆడుకుంటున్న జాంబవతిని చూస్తాడు. కృష్ణు 
డీని చూసిన జాంబవతీ కేకలు. వేయడంతో జాంబవంతుడు అక్కడికి 
వస్తాడు. కృష్ణుడితో భీకర యుద్ధం చేస్తాడు. ఇద్దరి మధ్యా 28 రోజులు 
యుద్ధం కొనసాగుతుంది. క్రమంగా జాంబవంతుడు అలసటకు గురవు 
తాడు. 'నా బలాన్ని హరించే శక్తి ఉన్న మహాపురుషుడు శ్రీరాముడు 
ఒక్కడే!) అని గుర్తించిన జాంబవంతుడు 'దేవదేవా! భక్టజన పాలకా! నీవు 
శ్రీరామచం ద్రుడివని నేను గుర్తించాను. త్రేతాయుగంలో నీవు నా మీద 
ప్రేమతో వరం కోరుకొమ్మని అడుగగా, నేను బుద్ధిమాంద్యంతో మీతో 
ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. ఇంతకాలానికి నా కోరిక 
తీరింది” అని కృష్ణుడిని కీర్తించాడు జాంబవంతుడు. 


కృష్ణుడు జూంబవంతుడికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి మణిని 
ఇమ్మని కోరాడు. 'స్వామీ! ఈ మణితో పాటు నా పుత్రికను కూడా స్వీక 
రించి నన్ను ధన్యుణ్నీ చేయమని” అభ్యర్థించాడు. దానికి శ్రీకృష్ణుడు 
అంగీకరించి మణితోపాటు జాంబవతిని కూడా తీసుకుని ద్వారకకు బయ 
ల్లేరుతాడు. తర్వాత సత్రాజిత్తుకు జరిగిన వృత్తాంతం అంతా తెలిపి శమం 
తకమణిని అతడికి ఇచ్చేస్తాడు. కృష్ణుడిని అనుమానించినందుకు క్షమా 
పణ కోరిన సత్రాజిత్తు పరిహారంగా తన కూతురైన సత్యభామను భార్యగా 
స్వీకరించమని కోరుతాడు. శుభముహూర్తాన జాంబవతి, సత్యభామలతో 
శ్రీకృష్ణుడి వివాహం జరుగుతుంది. 


గుంటూరు 


ఈ వివాహానికి తరలి వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుణ్ని స్తుతించి 
“స్వామీ! మీరు సమర్ధులు కనుక మీ మీద వచ్చిన అపనిందను పోగొ 
ట్టుకోగలిగారు. మరి, మాలాంటి సామాన్యుల గతి ఏమని" ప్రార్థించారు. 
అప్పుడు త్రీ కృష్ణుడు “ఎవరైతే భాద్రపద శుద్ద చతుర్ధి నాడు యథావిధిగా 
వినాయకుని పూజించి ఈ శమంతకమణి కథను చదివి, వినీ అక్షతలు 
తలపై చల్లుకుంటారో వారికి చం ద్రుణ్ని చూసినా ఎలాంటి నిందలు కలు 
గవిని అభయమిచ్చాడు. దాంతో అందరూ సంతోషిస్తారు. 


నాటినుంచి ప్రతి సంవత్సరమూ భాద్రపద శుద్ధ చతుర్థినాడు తమ శక్తికి 
తగ్గట్టుగా గణపతిని పూజించి, తాము సుఖంగా జీవిస్తున్నారని సూతుడు 
శౌనకాది మహామునులకు వినిపించి, అక్కడే ఉన్న ధర్మరాజుతో “నువ్వు 
కూడా ఇదే ప్రకారంగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగు 
తుంది. తిరిగి నీ రాజ్యం నీకు దక్కుతుంది. దీన్ని ఎంతోమంది భక్తితో 
ఆచరించారు. ఈ వ్రత ప్రభావంతో దమయంతి నలునీ, శ్రీకృష్ణుడు 
జాంబవతిని పొందారు. ఇంద్రుడు వృత్రాసురుణ్ని సంహరించాడు. సకల 
విజయ ప్రదాత అయిన వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి 
అందరూ ఈ వ్రతాన్ని యథాశక్తి చేసుకోవాలి' అని చెప్పాడు సూతుడు. 
అప్పుడు ధర్మరాజు విధి ప్రకారంగా గణపతిని పూజించి సకల ఐశ్వర్యా 
లనూ, రాజ్యాన్ని పొంది సుఖంగా జీవించాడు. 


ఇది శ్రీ స్కాంద పురాణంలో భాగమైన ఉమామహేశ్వర 
సంవాదంలోని వినాయక వ్రతకల్పం. 
కథ ప్రారంభానికి ముందు చేతుల్లో పట్టుకున్న అక్షతలను 

భక్తులు తమ శిరస్సుపై ధరించాలి. 

ఉద్యాపన : యజ్లేన యజ్ఞ మయజంత దేవాః 

తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‌ 

తేహ నాకం మహిమాన స్పచంతే 

యత్ర పూర్వే సాధ్యాన్సంతి దేవాః 
(దేవుని ఈశాన్య దిశగా కొంచెం కదపండి!) 


మంగళ హారతి 


శ్రీ శంభు తనయునకు సిద్ధగణనాథునకును 
వాసిగల దేవతా వంద్యునకును 
జయమంగళం నిత్య శుభమంగళం || 


ఆ సరస విద్యలకు ఆదిగురువైనట్టి 
భూసురోత్తమ లోకపూజ్యునకును 
జయమంగళం నిత్య శుభమంగళం || 


పురాణాల వ్రకారం ఫొందువుల తొలి వండుగ వినాయక చవితి. ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా 
తొలి వూజ గణనాథుడికే అగ్రప్రూజ అందుకునే దేవుడు, విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. 
తల్లిదండ్రులనే నమస్త లోకాలుగా భావించి, విజ్ఞతతో గణాధివత్యం పొందిన బుద్ధిమంతుడు స్వామి. 
అలాంటి గణవతిని పూజించడానికి వినాయక చవితినాడు వత్రాలే ప్రధానమైనవి. వినాయకునికి 
చేసే ఏకవింశతి వత్ర (27 ఆకుల) వూజు చాలా విశిష్టమైంది. ఈ 21 వత్రాలు వివిధ గ్రంథాల్లో 
ప్రస్తావించారు. వాటి పేర్లు, వాటిలోని వైద్య గుణాల గురించి మీరూ తెలుసుకోండి. 


ఏకదంతుడికి.. 


ఇది గొప్పు ఆయుర్వేద మూలిక. నేత్ర రోగాలకు 
అద్భుత నివారిణి. నేత్ర, చర్మ వ్యాధులు నయమవు 
తాయి. ఈ పత్రంతో 'ఓం సుముఖాయ నమః మాచీ 
పత్రం సమర్పయామి! అని అర్చించాలి. 


2.బృహతీ పత్రం 


దీన్నే 'వాకుడాకు' “నేల మునగాకు" అని కూడా పిలుస్తారు. 
ఇది గొంతు సమస్యలు, శారీరక నొప్పులు, ఎక్కిళ్లు, కఫ, వాత 
దోషాలు, ఆస్తమా, దగ్గు, సైనసైటిస్‌ వంటి సమస్యలను తగ్గి 
స్తుంది. ఈ పత్రాన్ని 'ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం 
పూజయామి' అంటూ గణపతికి సమర్పించాలి. 


దీనికే మారేడు అని పేరు. శివునికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం 
లక్ష్మీ స్వరూపం. ఇది మధుమేహానికి దివ్య జౌషధం. మారేడు వేర్లతో 


చేసిన కషాయం టైఫాయిడ్‌ జ్వరానికి విరుగుడు. ఈ 
పత్రంతో 'ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం 
పూజయామి' అంటూ అర్చించాలి. 


4. దూర్వాయుగ్మం (గరిక) 


గణపతికి అత్యంత ఇష్టమైన పత్రం గరిక. తులసి తరువాత అంత 
పవిత్రమైంది గరిక. గరికను పచ్చడి చేసుకుని తీంటే మూత్ర సంబం 
ధ వ్యాధులు నయమవుతాయి. 'ఓం గజాననాయ నమః దూర్వా 
యుగ్మం సమర్పయామి! అంటూ స్వామికి గరికను సమర్పించాలి. 


కల 13 | ఆర్యక్షత్రియ సంఘం 
క 5 


] వినాయక వ్రతకల్పం 


ల్‌ 


6. బదరీ పత్రం 


దీనినే 'రేగు” అని పిలుస్తుంటాం. బదరీ వృక్షం సాక్షాత్తూ 
శ్రీమన్నారాయణుని స్వరూపం. చిన్నపిల్లల వ్యాధుల నివార 
ణకు పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు, అన్నం అరుగుదల 
సమస్యలకు, గాయాలకు కూడా రేగు ఆకులు జౌషధంగా పని 
5. దత్తూర పత్రం చేస్తాయి. “ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజ 
క యామి' అంటూ (సత గయురందాల. 

దీనిని మనం 'ఉమ్మెత్త' అని కూడా త 

పిలుస్తాం. కఫ, వాత దోషాలను హరి 
స్తుంది. దీనిని వైద్యుని పర్యవేక్షణలో 
తీసుకోవాలి. 'ఓం హరసూనవే నమః 
దత్తూర పత్రం పూజయామి' అంటూ 
వరసిద్ధి వినాయకునికి సమర్పించాలి. 


7. అపామార్గ పత్రం 


దీనికే 'ఉత్తరేజి' అని పేరు. దీని పుల్లలు 
యజ్ఞాలు, హోమాల్లో వినియోగిస్తారు. ఆ 
పొగను పీల్చడం వల్ల శ్వాస సంబంధిత 
వ్యాధులు తగ్గిపోతాయి. స్థూలకాయానికి, 
వాంతులు, పైల్స్‌ టాక్సిన్స్‌ ఏ వల్ల వచ్చే. వ్యాధు 
లకు మంచి జౌషధం ఉత్తరేణి. 'ఓం గుహాగ్ర 
జాయ నమః అపామార్గ పత్రం పూజయామి' 
అంటూ ఈ పత్రాన్ని స్వామికి సమర్పించాలి. 


8. చూత పత్రం 


ఇదే మామిడి అకు. నోటి దుర్వాసన, 
చిగుళ్ల వాపు వంటి సమస్యల నుంచి 
ఉపశమనం ఇస్తుంది. ఈ ఆకుకు 
శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. 
మామిడి తోరణం లేని హైందవ 
గృహం పండుగ రోజులలో కనిపిం 
చదు. “ఏకదంతాయ నమః చూత 
పత్రం సమర్పయామి" అంటూ 


అంటూ గణపతికి అర్పించాలి. 


సూచన : తులసిదళాలతో 

గణపతిని ఒక్కవినాయక 
చవితినాడు తప్ప ఇంకెప్పుడూ 
ఆరాధించకూడదని అంటారు. 


సమర్పించాలి. 
9. తులసి 10. కరవీర పత్రం 
ఎంత చెప్పుకొన్నా తరిగిపోని జాషథ 
గుణాలున్న మొక్క తులసి. పరమ పవి దీనినే “గన్నేరు' అని పిలుస్తాం. గన్నే 
'తమైంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైంది. రుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యం 
కఫ, వాత, పైత్య దోషాలు మూడింటినీ ఉంది. గన్నేరు పూలు మరే ఇతర 
అదుపులో ఉంచుతుంది తులసి. ప్రదేశంలో కిందపడినా నీటిని చల్లి 
కాలుష్యాన్ని తగ్గిస్తుంది. తులసి | పరమాత్మకు మస గన్నేరు 
ఆకులు, వేర్లు, కొమ్మల్లో అనేక జాషథ చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చినా అనేక 
గుణాలున్నాయి. “ఓం గజకర్ణాయ రోగాలు నయం అవుతాయి. “ఓర 
నమః తులసీ పత్రం పూజయామి' వికటాయ నమః కరవీర పత్రం పూజ 


యామి" అంటూ సమర్పించాలి. 


కా 15 | ఆర్యక్షత్రియ సంఘం 


11. విష్ణుక్రాంత పత్రం 15. సింధువార పత్రం 


దీనినే “అవిసె' అంటాం. ఇది తామర వ్యాధిని ఇదే వావిలి అకు. వావిలి ఆకు 


అరికడుతుంది. విష్ణుక్రాంత పత్రం మేధ అను నీళ్లలో వేసి మరిగించిన 
స్ఫును పెంచుతుంది. 'ఓం భిన్నదంతాయ నీటితో బాలింతలకు స్నానం 
నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి' చేయిస్తే బాలింత వాతరోగం, 


ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. 'ఓం హేరంబాయ 
నమః సింధువార పత్రం పూజయామి' అంటూ 
గణపతికి సమర్పించాలి. 


అంటూ విష్ణుక్రాంత పత్రాన్ని సమర్పించాలి. 


16. జాజిపత్రం 


12. దాడిమీ పత్రం 


జాజి పత్రానికి అనేక 

బౌషధ గుణాలు 

అంటే దానిమ్మ. లలితా సహస్ర నామాల్లో న్నాయి. జాజి కషా 
అమ్మవారికి “దాడిమీకుసుమ ప్రభా” అనే యాన్ని రోజూ 


నామం కనిపిస్తుంది. దానిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ నివారణ 


శరీరంమీద రాస్తే అలర్జీలు, కీటకాలు డు అవుతుంది. చర్మరోగాలు, కామెర్లు, కండ్ల 
కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు, ఇది జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. జిల్లేడు పాలు కలక, కడుపులో నులిపురుగులను 
గాయాలు మానిపోతాయి. ఇది కళ్లలో పడడం వల్ల కంటికి తీవ్రమైన హాని. కలుగుతుంది. కానీ నయం చేయడంలో జాజిపూలను 
వాపును అరికడుతుంది. పైత్యం, జిల్లేడు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు,. పాలు.. అన్నీ జౌషధ ఉపయోగిస్తారు. “ఓం శూర్పకర్ణాయ 
విరేచనాలు, ఉబ్బసం, అజీర్తి, దగ్గు గుణాలు కలిగి ఉన్నాయి. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు జౌషధం. నమః జాజి పత్రం పూజయామి" అని 
వంటి వాటిని అదుపులో ఉంచు జిల్లేడు రక్తశుద్దిని కలిగిస్తుంది. "ఓం కపిలాయ నమః అర్క పత్రం సమర్పించాలి. 
ళా లా నమః — పూజయామి" అని సమర్పించిన తర్వాత... 

పత్రం పూజయామి” అంటూ 

పత్రాన్ని గణపతికి సమర్శించాలి. జత ఏరననన.. కళే 

సమర్పయామి' అంటూ 
పూజను ముగించాలి. 


19. అశ్వత్థ పత్రం 


| | 17. గండకీ పత్రం ' ఇదే రావి వృక్షం. రావి సాక్షాత్‌ 
13. దేవదారు పత్రం | | _ తశ్రీమహావిష్టు స్వరూపం. రావి భస్మాన్ని 

య దీనిని 'దేవకాంచనం' ఆని | _ తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ 
ఇది వనాల్లో పెరిగే వృక్షం. పార్వతీదేవికి స (| పిలుస్తాం. థైరాయిడ్‌ వ్యాధికి | వ్యాధులు నివారణ అవుతాయి. 
మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో | జాషధం గంజికేతం: చర్మరోగాలను, పైత్య రోగా అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో 
ముఖ్యంగా హిమాలయ పర్వతాల్లో పెరుగు / లను హరిస్తుంది. వగ్గు, జలుబులను హరిస్తుంది. | రావికొమ్మలను వాడతారు. రావి చర్మ 
తుంది ఈ వృక్షం. దేవదారు నూనె తలకు / “ఓం స్కందాగ్రజాయ నమః గండకీ పత్రం  * రోగాలను, ఉదర సంబంధ రోగాలను, 
రాసుకుంటే.. మెదడు, కంటి సంబంధ , పూజయామి' అంటూ వినాయకునికి సమర్పించాలి. | నయం చేస్తుంది. 'ఓం వినాయకాయ 
రోగాలు దరిచేరవు, దేవదారు నూనె వేడి | / నమః అశ్వత్ధ పత్రం పూజయామి' 
నీళ్లలో వేసి స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు / 18. శమీ పత్రం అతత. / అంటూ సమర్పించాలి. 


నయమవుతాయి. 'ఓం సర్వేశ్వరాయ నమః 
దేవదారుపత్రం పూజయామి' అని సమర్చిం. దీనిని జమ్మి అంటాం. జమ్మి. 
చాలి గణపతికి. | ఆకుల పసరు తీసి దానిని 
పుండ్లు ఉన్నచోట రాస్తే 
కుష్టువ్యాధి నశిస్తుంది. 

| జమ్మి చెట్టు బెరడు దగ్గు, 

( ఆస్తమాకు జౌషధం. 'ఓం ఇభవ క్రాయనమః శమీపత్రం 
పూజయామి' అంటూ గణపతికి సమర్పించాలి. 


| 20. అర్జున పత్రం 


| దీన్నే 'మద్ది' అంటాం. ఇది తెలుపు, 
| ఎరుపు .. రెండు రంగులలో లభి 
స్తుంది: మద్ది చెట్టు హృదయ 

సంబంధ జబ్బులకు 
మంచి బెషధం, కఫ, 
పైత్య దోషాలను హరి 
స్తుంది. కానీ వాతాన్ని 
పెంచుతుంది. మద్ది జెర 


14. మరువక పత్రం | డును రుబ్బి, ఎముకలు వేరీ 
మనం దీన్ని 'మరువం' అంటాం. దీన్ని ఇళ్లలోనూ, అపార్జుమెంట్ల ,  గినచోట పెడితే గాయం త్వరగా మాని 
లోనూ కుండీల్లో పెంచుకోవచ్చు. ఇది మంచి సువాసన గల పత్రం. / పోతుంది. “ఓం సురసేవితాయ నమః 
మరువం వేడినీళ్లలో వేసుకుని, ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న అర్జున పత్రం పూజయామి" 


దుర్వాసన తొలగిపోతుంది. 'ఓం ఫాలచంద్రాయ నమః మరువక 
పత్రం పూజయామి' అంటూ ఈ పత్రాన్ని స్వామికి సమర్పించాలి. 


అంటూ సమర్పించాలి. 


గుంటూరు 


1 వినాయక వ్రతకల్పం క్లోసాజో 


ra ₹ wy న? గనె ఇ 
N Erna గ 
| స ట్రై ] 
Fk, oid K 
గా By FAT -. * 


తో 


“ పమ్నాలు తొలగించే గణేశుడి ఆశీర్వాదంతో = 


; | 
i హ్‌ న్‌ >” , క k 
+ ర ర్న : ర్న ఇ గల్ప్‌ బలు pam | 
న్‌ క Te F ria ల నో 
భయట J | "TT 
=. ” AY Mh. ఓ Pe WAS 3 
వ. క ॥ క్‌ న 
/ | ( 
i ॥ 
జ Ry, 
జ్జ శ | 
లా 4 phic జ 
/ 1 3 
| Re 
స 
7 న్న 
న్‌ా “ 
i k 
| 
yy షా 
i 
Fa (as 
$2 డా అక్ష 
p నం 


“త! iad 
/ | 
॥ | 

కూసు. = ఎవ 
| | 

i నామా. వాలు 

i 

కవావా స 
7 bk 
/ 1 
p> 


ad, GUNTUR-2. 


౧౧౦౧౯ = 1౮6 
». 


